శ్రీ గురుభ్యో నమః 


శ్రీ శ్రీధర శివరామ దీక్షితాచల గురు సాంప్రదాయము 


శ్రీ భదాదిరామ శతకము 


) ప్రణ 
| అవతారిక 
ad శ్రీ శ్రీధర శివరామ దీక్షితాచల గురు పీఠ సాంప్రదాయకులు, ప్రకృతి పురుషద్వయ 


దోషరహితుండును త్రిగుణాతీతుండును క్షరాక్షరోపాది విలక్షణుండునగు 


శ్రీ కంబాలూరి అప్పారావు వారి కరకమల సంజాతులైన, 


లెస్సగా సం గ్రహించి “శ్రీ భద్రాద్రిరామళతకము” అను ఈ సీనళతకము వ్రాసిరి. 


| శ్రీమత్పరశురామనరసింహదాసు వారు వేదాంతార్ధ సారము | 
క్ర! 
న్న 


శ్రీ అచలబోధ కలియుగ గురుపరంపర 


శ్రీ బ్రహ్మనంద స్వామి 


శ్రీ అమలానందస్వామి 


శ్రీ దత్తానందస్వామి 


శ్రీ రామానందస్వామి 


శ్రీ జ్ఞానానందస్వామి 


శ్రీ అంబికాశివయోగి 


శ్రీ వేమన్నగురువరుండు - వేమన 


శ్రీ మారునూరునంబిగారు 


శ్రీ తిరువెంకటఆచార్యులు 


శ్రీ అతీతఅవదూత 


శ్రీ తిరుప్పాళి యాళ్వారు 


శ్రీ శ్రీధరస్వామి 


wu 


శ్రీ శివరామదీక్షితులు 


శ్రీ కంబాలూరిఅప్పారావు 


శ్రీ పరశురామనరసింహదాసు మరియు శ్రీ పరశురామసీతారామ స్వామి 


శ్రీ శేషమాంబ మరియు శ్రీ మద్భాగవత కృష్ణదేశిక ప్రభువరులు 


శ్రీ భారలింగప్రభువు 


శ్రీ రామబ్రంహ్మం 


శ్రీ సత్యమాంబ 


శ్రీ సుగుణాకరప్రభువు 


శ్రీ మాధవదేశికులు 


శ్రీ రామచంద్రారావు గారు మరియు శ్రీ బత్తుల రామ చంద్రారెడ్డి గారు 


శ్రీ అన్నమరాజు సుగుణాకర రావు గారు మరియు శ్రీ మద్దిలేటి గారు 


శ్రీ అన్నమరాజు సుగుణాకరరావు 


వెలివేర్తి గురు పీఠం 


, మండలం శంకరు 


గ్రామం వెలివేర్తి 


సెల్‌ 


ఆంధ్రప్రదేశ్‌ 


Proofreading and Typing in తెలుగు. 


శివకృష్ణ మోహన్‌ కరణం 


Email: siva.karanam@gmail.com 
Hyderabad 500018 Mobile: +91 9989101037 
తేది: Decembar 19, 2012 


శ్రీ భద్రాద్రిరామ శతకము 


+ |సీ|| శ్రీ గణాధీశుని సేవించి వినుతించి భారతీనాథుని ప్రస్తుతించి | 


wy 


శ్రీపతి పాదముల్‌ చిత్తంబులో నుంచి సాంబమూర్తిని సదా సంస్మరించి | 
వాసవాధ్యఖిల దేవతలను ప్రార్థించి సనకాది మౌనులసన్నుతించి | 

గురుపదాంభుజముల గొనియాడి పూజించి వేదాంతవేద్యుల విన్నవించి | 
యాంధ్రగీర్వాణ కవులనేనాశ్రయించి చేయబూనితి శతకంబు చిత్తగించు | 


రమ్యగుణధామ భద్రాద్రిరామ పరశురామ నరసింహదాస సంరక్షితాహ్వ || 


శ్రీ జానకీరామ సేవకసూత్రామ రఘుకులాంబుధి సోమ యఘవిరామ | 
పతిత పావననామ భవ్యపరంధామ కరుణాలలామ సంగ్రామభీమ | 
వారివాహశ్యామ వరతులసీధామ యమితవిక్రమ త్రిలోకాభిరామ | 
విజితభార్గవరామ వినుతమౌనిస్తోమ సంపూర్ణకామ సత్సార్వభౌమ | 
భక్తమందార నగధీర భయవిధూర దనుజసంహార విమల వేదాంతసార | 
రమ్యగుణధామ భద్రాద్రిరామ పరశురామ నరసింహదాస సంరక్షితాహ్వ || 


వేదముల్‌ వివరించి విననేర్చుకోలేదు శాస్త్రపురాణముల్‌ చదవలేదు | 
యాంధ్రగీర్వాణంబు లభ్యసింపగలేదు వేదాంతమార్గముల్‌ వెదుకలేదు | 
చూచి ఛందంబులు శోధించగాలేదు సాదుజనుల పొందు సలుపలేదు | 
విలసత్తలంకార విధము చూడగలేదు క్యావ్యనాటకములు గానలేదు | 
|తేరీ|| నీ కటాక్షంబు నామీదమిగులగలుగ బేయబూనితి నీమీద సీసశతకము | 
తప్పులేకుండ దయజేసి ధరణియందు కవిజనంబులు మెచ్చవిఖ్యాతిజేయు | 


రమ్యగుణధామ భద్రాద్రిరామ పరశురామ నరసింహదాన సంరక్షితాహ్వ 


4 | సీ|| నీలమేఘముతీరు నీ శరీరంబును పద్మరాగచ్చాయ పదయుగములు | 
పన్నగేంద్రునిసమ బాహుదండంబులు సింహమధ్యమును హసించునడుము | 
తిలపుష్పమునుబోలు తీరైన నాసికం బొప్పు విద్రుమకాంతి యోష్టములను | 
కమలంబులను మించు విమలనేత్రంబులు పున్నమచంద్రునిబోలుమోము | 

| తేగీ| | మదనశతకోటి సుందరమైన చక్కదనము వర్ణింప బ్రహ్మకు దరముగాదు | 
రమ్యగుణధామ భద్రాద్రిరామ పరశురామ నరసింహదాస సంరక్షితాహ్వ | | 


5. | సీ|| కేశవగోవింద కృష్ణదామోదర నారాయణాచ్యుత నారసింహ | 
మధుసూదన త్రివిక్రమ జనార్దన ముకుంద వైకుంఠవామన వాసుదేవ | 
పుండరీకదళాక్ష పురుషోత్త మోపేంద్ర పరమాత్మ పరమేశ పద్మనాభ | 
మాధవాధోక్షజమధువైరి శ్రీహరి విష్ణు విశ్వంభర విశ్వనాథ | 

| తేగీ| | శ్రీధరానంతభిద్రూప శ్రీనివాస పుణ్యచారిత్ర శుకనుత పుణ్యపురుష | 
రమ్యగుణధామ భద్రాద్రిరామ పరశురామ నరసింహదాస సంరక్షితాహ్వ | | 


6. | సీ|| నిత్యనిరాకార నిరుపద్రవాఖండ నిర్మల నిర్గుణ నిష్కలంక | 
నిష్కర్మ నిష్కియ నిస్సంగ నిర్హ్యంద్వ నిరుపమ నీరంధ్ర నిర్వికల్ప | 
నిష్టపంచావ్యయ నిశ్చల నిశబ్ద నిర్వచనానంద నిర్వికార | 
నిర్విశేషాచింత్య నిరతిశయానంద స్వస్వరూపంబు నిస్సంశయముగ | 


| తేగీ | | వారిజాసన కైలాసవాస వాసవాదులకునైన వర్ణింపనలవిగాదు | 


7. | సీ|| ఆత్మయందున యేకమాకాశముదయించె ఆకాశమందనిలంబు బుట్టె | 
అనిలంబువల్లను అగ్నిహోత్రుడు బుట్లె అగ్నిహోత్రమువల్ల అప్పుబుట్లె | 
గం ఠ లా లట 
అప్పువల్లను మహాయవనిస్థలియ బుట్టెనవనియందోషధులమర బుట్టె | 
నోషధులందు నొనర నన్నము బుట్టె నన్నమందున నరులాది సకల | 
|తేదీ| | జంతుజాలంబులాయె నీజగయుగమ్ములాయె నీరీతి పరమాత్మమాయవలన |రమ్య || 


శ్రీ భద్రాద్రిరామ శతకము 


| సీ|| నరుడు తొంబైయారునంగుళా లెనిమిది జానలపొడవు నాల్హానలెళుపు | 
యిట్లు ముప్పెమూడుకోట్ల రోమంబులువెలయ డెబ్బదిరెండువేల నాళ్ళు | 
ఎముకలరువదియారు అమరి తొంబది రెండు కీళ్ళు ముప్పది మూళ్ళపేగు | 
శేరుగుండె నర్దశేరురుధిరంబుమణుగునాలుగు శేర్లుమాంసముండు | 

| తేగీ| | సోలపైత్యంబు శ్లేషమర్బోలెడుండు నీప్రకారంబు దేహంబులన్ని చూడ |రమ్య । | 


| సీ|| జ్ఞానేంద్రియములైదు కర్మేంద్రియములైదు శబ్దాదులైదు కోశంబులైదు | 
కరణముల్‌ నాల్లు రాగాదులెన్మిది పదినాళ్ళువాయువులు పద్నాలుగు నేడు | 
ధాతువు లైదుభూతము లారుచక్రములు మలములు మూడవస్థలును నైదు | 
మూడు మండలములు మూడీషణంబులు మూడువ్యాధులు గుణాల్మూడు 
|తేడీ|| రెండు తనువులను గూడి షణ్జవత్యాది తత్వ సాక్షి రూపుడవైనావు సత్యముగను | రమ్య 


. | సీ|| వసుధజలంబగ్ని వాయువాకాశంబు లివి పంచభూతముల్వీటియందు | 
రక్తశుభ్రాసీతయుక్త ధూమ్రసునీలములు గంధరసరూపములును స్పర్శ | 
శబ్దంబులును క్రియాశక్తి జ్ఞానేచ్చాది శక్తులు వరపరాశక్తి ల -వ-ర-య-లఅ | 
అజవిష్టు త్రియంబకేశ్వర సదాశివులు నొండొంటికి స్థిరముగాను | 

[తేరీ | |వర్ణగుణశక్తి బీజదేవతలునుండు నీకు నేగుణములులేవునిర్మలుడవు |రమ్య || 


| సీ|| రూఢి శబ్ద స్పర్శ రూపముల్‌ రస గంధములునైదు పృథ్వియందలరి యుండు | 
రస రూపస్పర్శ శబ్దంబులు నాలుగు జలమందు జనితమై చెలగియుండు | 
నగ్నిహోత్రమునందు నమరి రూప స్పర్శ శబ్దముల్‌ మూడు నిశ్చయముగాను | 
వాయువందు స్పర్శవరశబ్దములు రెండు నంబరమందు శబ్దంబునొక్కటి | 

|తేడీ|| యొక్కటియూ లేక దిక్కులు పిక్కటిల్లగ వెలుగుచున్నావు లోపలవెలుపలనక | రమ్య 


రమ్యగుణధామ భద్రాద్రిరామ పరశురామ నరసింహదాన సంరక్షితాహ్వ 


. | సీ|| ఆకాశాపంచక మంతరింద్రియములు ప్రాణాదులును వాయుపంచకంబు | 
జ్ఞానేంద్రియములు వైశ్వానరపంచక మప్పుపంచకము శబ్దాదులైదు | 
కర్మేంద్రియములైదు కడు భూమిపంచకం బిట్టు లిరువది యైదింద్రియములు | 
యివి యాత్మగాదని యిన్నింటినెరిగెడు యెరుకయే పరమాత్మయని యెరింగి 

[తేరీ || సాంఖ్యయోగంబు సాధించి సజ్జనుండు ముక్తిజెందును మీ పాదభక్తితోనూ |రమ్య || 


||| జ్ఞానసమానముల్‌ వీనులుశబ్దంబు వాగ్వోమయంశముల్‌ వరుసనాయె | 
మనసు వ్యానము చర్మమును స్పర్శకరములు వాయువాంశంబులు వరుసనాయె | 
రూఢిబుద్దియు దానరూపాక్షి పాదముల్‌ వహ్నియంశంబులు వరుసనాయె | 
చిత్తంబు ప్రాణంబు జిహ్వాశిశ్నరసంబు వారి యంశంబులు వరుసనాయె | 

|తేరీ| | గంధహంకారముల పానఘ్రాణగుదములాయే భూయంశలిట్లు నీమాయవలన | రమ్య 


. | సీ|| నరములస్థులు చర్మ నఖ రోమ మాంసముల్‌ భూగుణంబులు స్వేదమూత్రశ్లేష్మ | 
ములు శుక్షశోణితంబులు జలగుణములు క్షుత్సిపాసాలస్య సుషుప్తిసంగమములు | 
వహ్నిగుణములు చలనధావనకంప నా కుంచన ప్రసరణాధికములు | 
పవనాది గుణములు భయకామమోహముల్‌ క్రోధ లజ్ఞయు నభోగుణములిట్టి | 

| తేగీ| | పంచభూతంశ గుణములు బారదోలి నీ స్వరూపంబు గనువాడు నిర్మలుడు | రమ్య। 


. | సీ|| అన్నరసంబుతోనైన శోణితశుక్షమయమైన ఈ దేహ మన్నమయము | 
పంచప్రాణంబులు ప్రబలి కర్మేంద్రియ పంచకంబునుగూడి ప్రాణమయము | 
జ్ఞానేంద్రియములైదు మానసంబొక్కటి కూడియైనది మనః కోశమయము | 
వెలగిజ్ఞానేంద్రియంబులు బుద్దియునుగూడి విజ్ఞానమయము యవిద్యయందు | 

|తేడీ| | మనసుగలశిన యానందమయము లిట్లు పంచకోశంబులకు సాక్షిపరుడువీవె | రమ్య 


శ్రీ భద్రాద్రిరామ శతకము 


. | సీ|| ప్రాణుండు హృదయాబ్ద పదమందువాసమై నాణెపుశ్వాసముల్‌ నడుపుచుండు | 
పాయు వస్థలయందపానుండు మలమూత్రముల విసర్జన జేసి మెలగియుండు | 
నాభియందు సమానము యుండి సమముగా నాళ్ళ నన్నింటిని నడుపుచుండు | 
ఘనయుదానుండును కంఠమందుననుండి నలవైఖరీ పలుకులు పలకజేయు | 

|తేడీ| | వ్యానపవనంబు దేహసర్వాంగములను నిండి శీతోష్టస్పర్శల నెరుగజేయు |రమ్య || 


. | సీ|| నాగుండు యుద్దారణంబు చేయించును మేలుగా కూర్ముడు న్మీలనంబు | 
చేయించు కృకురుండు చేరితుమ్మించును జితదేవదత్తుండు జ్రుంభణంబు | 
మరణ దేహములందు మరిగి ధనంజయుండతి శోషబుట్టించి యణగజేయు | 
ఘనముగా అంతర్యామియును ప్రపంచకుడను వాయువుల్‌ నరునకు వాహనముగ 
|తేగీ|| యుండు వజ్రుండు ముఖ్యుండు యొనరుగాను కీళ్ళు కీళ్ళందునుండును చీలపగది | 


. | సీ||] మరి రసరుధిరముల్‌ మాంసము మేధస్సు మజ్జాస్టిరేతముల్‌ మానితముగ | 
నివిసప్తధాతువుల్‌ నిబిడీకృతంబుగా దేహికావరణమై దేహమాయె | 

పాదాది మస్తక పర్యంతమును నిండి ప్రకృతి భేదంబుల ప్రబలమాయె | 
స్టూలమై దీర్హమై సూక్ష్మమై నటియించి నందందు మరణంబు నొందుచుండు | 


థి 


|తేరీ|| నిట్టి దేహంబులందాసలేమిలేక నిన్నుగనువాడు ముని జనసన్నితుండు |రమ్య || 

. |సీ|| జ్ఞానేంద్రియంబులు కర్మేంద్రియములంత రింద్రియంబులు విషయేంద్రియములు | 
ప్రాణాదులును గూడి పరగనిరువదియైదు తత్వంబులును స్టూల తనువునయ్యె | 
బాహ్యేంద్రియంబులు పదిప్రాణములునైదు ధీమనంబులు సూక్ష్మ దేహమయ్యె | 
ఈ శరీరద్వయ హేతుకానాద్య విద్యావృతమై కారణాంగమయ్యె | 

|తేదీ| | మూడుదేహంబులకు నాదిమూలమైన క్షరున కక్షరునకు విలక్షణుడవీవె |రమ్య || 


రమ్యగుణధామ భద్రాద్రిరామ పరశురామ నరసింహదాన సంరక్షితాహ్వ 


20. | సీ|| శబ్దంబుచెవులకు స్పర్శచర్మంబున కక్షికిరూపు జిహ్వకురసంబు | 
ముక్కుకుగంధంబు వాక్కుకువచనంబు కరములకుదానంబు చరణములకు | 
గమనంబు గుదమునకు గలిగి విసర్జన గుహ్యముకానంద గుణముగల్లు | 
మనసుచలించును మతినిశ్చయించును చిత్తంబుచింతించు మొత్తముగను | 
|తేగీ| | మరియహంకారమున కభిమానపడును నిన్ని టెరిగిన తెలివి దానెరుగవలయు |రమ్య || 


21. | సీ|| శ్రవణంబులకును దికృర్మంబునకు వాయు చక్షువులకు జగచ్చక్షువరుణు | 
డును జిహ్వకును ఘ్రాణమున కళ్వినీసురుల్‌ వాగింద్రియమునకు వహ్నిహస్త | 
ములకు నింద్రుండు పాదములకు నుపేంద్రుండు గుదమునకు మృత్యువు గుహ్యమునకు 
చతురాననుడు మానసమునకు చంద్రుడు బుద్దికి పరమేష్టి శుద్ధ చిత్త | 
| తేగీ| | మునకు జీవుండహంకారమునకు శివుడు తెలియవలె నీచతుర్దశ దేవతలను | రమ్య 


22. | సీ|| పంచవింశతితత్వ పరిపూర్ణమైనట్టి స్టూలదేహమునందు సురుచిరముగ | 
రసస్పర్శలును రూప రసగంధవచన దాన గమనోత్స్యర్ణనానందములను | 
మానసహంకార మతి చిత్తముల గూడి జీవుడు ముఖమున జేరినిలిచి | 
విశ్వనామముజెంది వెర్వేర విభజించి సకల వ్యాపారముల్‌ సలుపుచుండు | 

తేదీ | | నదియు జాగ్రదావస్థయు ననుదినంబు జనితమై జనుచుండు జన్మరహిత |రమ్య || 


23. | సీ|| శబ్బాది విషయ పంచకము వాగాది పంచకము నీ పదియును నిచ్చటనునిల్సి | 
మానసాహంకార మతిచిత్తములగూడి సప్తదశకతత్వ సంజ్ఞ సూక్ష్మదేహమందున 
కంఠదేశంబుననుజేరి నిలిచి కొంచము సేపు నిదురచెంది | 
జాగ్రత్తయందు తాజరిపినట్లుక్రియల్‌ జేసి మేలుకొని చూడలేశమైన | 

| తేగీ| |లేదుగనుకను స్వప్నంబనాది పురుష సత్యమిదిగాదు జనితమై జనుచునుండు |రమ్య 


శ్రీ భద్రాద్రిరామ శతకము 


24. | సీ|| కంఠదేశమున నహంకార చిత్తములుంచి ధీమనంబుల రెంట్ని దీసుకొననియు | 
కారణదేహ హృత్మమలమందుజేరి యజ్ఞానసన్నిధియందు నిలిచి | 
నది సుషుప్తనబడు నచట రెంటినినుంచి తానవిద్యనుగూడి లీనమైన | 
నదియుగాఢ సుషుప్తియనబడు మహిమీద సర్పంబు బారిన స్పురణ దప్పి | 

[తేరీ | | యుండుట తుర్యంబటంచును యోగివరులు చాటు చుందురు జనితమై జనుచునుండు 


25. | సీ|| సత్యవ్రతాచార సంపన్నుడైయుండి సత్మర్మక్రియలెల్ల సలుపుచుండు | 
తపము మౌనంబు యుత్సాహంబు గలిగుండు ధర్మమార్గంబులు దలుచుచుండు | 
శమదమంబులు శాంతిశ్రద్దలు గలిగుండు శాస్త్రపురాణముల్‌ చదువుచుండు | 
ధ్యానసుజ్ఞానసన్మానముల్‌ గలిగుండు శ్రేష్టదానంబులు సేయుచుండు | 
| తేదీ | ధైర్యనిశ్చయబుద్ది సద్భక్తినుండు కుజనదూరుండు సాత్వికగుణయుతుండు |రమ్య || 


26. | సీ|| కామంబు క్రోధంబు గర్వంబు గల్లుట కామ్యసంగతుల హంకారపడుట | 
పరరాష్ట్రముల మీద పంతంబు సేయుట పరధనంబులమీద భ్రాంతిపడుట | 
వారకాంతల పొందు వాంఛింపుచుండుట నేరములెన్నెగోరి వినుట | 
డంబముద్యోగ మార్గంబుల మెలగుట యుద్దరంగమున సంసిద్దమగుట | 

[తేరీ | | భోగ భాగ్యంబు గోరుట పొగడుకొనుట లాలితంబుగ రాజసలక్షణములు |రమ్య || 


27. | సీ|| అజ్ఞానవృత్తి మోహాంధకారయుతుండు భూరి నిద్రాసక్తి బొందియుండు | 
యెదురు తన్నేరుగక విదలించి యదరించి కొట్టును తిట్టును కోపపడును | 
అతి భోజనప్రియుండతి పానవశ్యుండు వాతకంబులబట్టు బడుచునుండు | 
దూషింపుచుండు దుర్భాషలు భాషించు రోషంబులాడిన రోయకుండు | 
[తేరీ | | బుద్దిహీనుండు సంసార బద్దకుండు కుటిల సంగుండు తామసగుణరతుండు |రమ్య 


రమ్యగుణధామ భద్రాద్రిరామ పరశురామ నరసింహదాన సంరక్షితాహ్వ 


28. | సీ|| సాత్వికగుణునికి సగము రాజసము రాజసములో సగము తామసముయుండు | 
రాజసగుణునికర్ణము సత్వమందుండు సత్వంబులో తామసముసగంబు | 
తామసగుణునికర్ణము రాజసము రాజసమునకు సత్వంబు సగముయుండు | 
త్రిగుణంబు లీరీతి దేహంబులందుండు సాత్విక గుణముండు సజ్జనుండు | 

|తేగీ|| గురుముఖంబున మీరూప మెరుగుచుండు త్రిగుణరహితుండు వర్ణింప నగణితుండు | 


29. | సీ|| గాంధారి హస్తిని ఘననాళములు రెండు నేత్రద్వయంబున నిలచియుండు | 
నమరి పూషాలంబ నాళంబులును రెండు కర్ణ దయంబున గలిగియుండు | 
వర జిహ్వనాడియు వక్తంబు నందుండు నాభిని శంఖిని నాళముండు | 
కులహ శినీవాలి గూడి రాత్నాహ్వయు గుద గుహ్యములయందు కుదిరియుండు | 
|తేగీ| | కంఠమందు పయస్విని గలిగియుండు క్షుధయు తృష్టయు నెరిగింపుచుండు నెపుడు | 


30. | సీ|| ఇడయు పింగళయును కుడియెడమలనుండు నడుమసూక్ష్మసుషుమ్ననాడియుండు 
యానాడిరంధ్ర మధ్యమునందు సూర్యసోమాగ్ని విద్యాకర్రమాయయాత్మ | 
సప్తసముద్రముల్‌ సప్తపర్వతములు చతురాగమంబులు శాస్త్రములును | 
పంచభూతములు సప్తద్వీపములు లోకములు గుణంబులు మంత్రములును కళలు | 

| తేదీ] | బిందునాదము దిగ్వాయుబీజమాది సకల దృశ్యపదార్థముల్‌ సమతనుండు |రమ్య | 


31. | సీ|| అతలంబు పాదముల్‌ వితలంబుగుల్భ్బలు జంఘలు సుతలంబు జానులందు | 
యుండుతలాతలం బూరుయుగ్మము మహా తలముగుహ్యము రసాతలముయుండు | 
కటిని పాతాళలోకము నాభిభూలోకముండు భువర్లోకముదరమందు | 
స్వర్ణంబుహృదియు వక్షము మహార్లోకంబు ఘనజనలోకంబు గళము బొమల | 

| తేదీ! | మధ్యమందు తపోలోక మమరుమూర్దిని సత్యలోకంబు నీ నివాసస్థలంబు |రమ్య || 


శ్రీ భద్రాద్రిరామ శతకము 


32. | సీ|| భ్రూమధ్యమున జంభభేదిపురంబుండు నగ్ని దేవుని పురంబక్షియందు | 
దక్షిణకర్ణమందంతకుని పురంబు తత్సార్శవమున యాతుధానవపురము | 
పరగుపృష్టము నందు వరుణుని నగరంబు పవనపురంబు నాపార్శ్యమందు | 
వామకర్ణము నందువరకుబేరపురంబు హరునిపురంబు వామాక్షియందు | 

|తేడీ|| శిరము నడుమనుయుండు సుస్టిరముగాను కుంఠితముగాని నీదు వైకుంఠపురము | 


33. | సీ|| పృథ్విజీవులకెల్ల క్షుధతృష్టలును రెండు ప్రాణధర్మములని పలుకబడెను | 
శోకమోహంబులు శోధింపగా మనోధర్మములని వాటి దలుపబడెను | 
జననమరణంబులు జడరూపమైనట్టి దేహధర్మములని దెలియబడెను | 
ఇవి షడూర్ములటంచు వివిధమార్గంబుల వివరించి వీటిని విడిచి నిన్ను | 

|తేడీ|| సద్గురూక్తంబుగా గన్న సజ్జనుండు నిష్కలబ్రహ్మమైయుండు నిగామవినుత |రమ్య | 


34. | సీ|| యెక్కువకులమందు నేజనించితి నాదు కులమెక్కువనుటయు కులమధంబు | 
సకలశిష్టాచార సంపన్నుడను నేను శ్రేష్టుండననుటయు శీలమదము | 
ద్రవ్యంబు నావద్దదండిగాయున్నది యని గర్వపడుయు ధనమదంబు | 
ధరనునావంటి సుందరుడు లేడనినిక్కి రూడిగా దిరుగుట రూపమదము | 

|తేడీ| | మదములన్నియూ ఈ దేహమందు విడిఛి భక్తి నీ మీద గలవాడు ముక్తుడగును |రమ్య| 


35. | సీ|| బలవంతుడను వైసుగలవాడ వైరులన్వధియింతు ననుట యవ్వన మదంబు | 
సకలశాస్త్రంబులు చదివివచించి నేయదికుడననుట విద్యామదంబు | 
యఖిలదేశాధిపత్యము నాకుగలదని రింజిల్లుచుండుట రాజ్యమదము | 
స్నానసంధ్యాద్యనుష్టానుండ నేనని మదినుబ్బుటయు తపోమదము సుమ్మి | 

|తేడీ| | యష్టమదములనణచిన నిష్టపరుడు పుణ్య పురుషుండు వైకుంఠపురమునుండు |రమ్య| 


రమ్యగుణధామ భద్రాద్రిరామ పరశురామ నరసింహదాన సంరక్షితాహ్వ 


. | సీ|| తలిదండ్రులు భార్య తనయులు మిత్రులు ధనము సహోదరుల్‌ తనువులైన | 
అష్టపాశంబులు నమరి బంధములచే దగిలుండునరుడు ఈ ధరణియందు | 
యత్తమామల బావ లల్లుండ్లు కొదండ్లు మరుదండ్లు వదినెలు మరుదులనుచు | 
తాపత్రయంబుల దగిలి వర్షింపుచుమత్తులై మనుజులు మందమతిని | 

|తేరీ|| సాదుసజ్జన సంగతి సలుపలేక మోక్షమర్గంబెరుంగరు మోహరహిత |రమ్య || 


. | సీ|| పరమాత్మ నెరుగక తెరుపుమరపులచాత గాత్ర పుత్రకళత్ర మిత్రులందు | 
సక్తుడై కడలేని సంసారవార్ధిలో మునిగి తేలుటనెల్లయణవమలము | 
పరద్రవ్యమా పేక్షపడి పరజనులకు సపకృతిశేయ మాయామలంబు | 
పుణ్యపాపములచే పుట్టుచావులును నిర్మించుచుండుటయు కార్మికమలంబు | 
|తేదీ| | మూడుమలముల విడువక ముక్తిపథము గానలేరైరి పామరమానవులును |రమ్య || 


. | సీ|| తాపత్రయంబుల ధర్మముల్‌ వేర్వేర వివరించి చెప్పెద విమలచరిత | 
దేహజన్యములైన త్రివిధరోగంబుల తాపదుఃఖంబు లధ్యాత్మికంబు | 
వ్యాళవృశ్చిక చోరవ్యాఘ్రాది భూతసంభవ దుఃఖములు నాది భౌతికంబు | 
వర్నాశనీపాత వాయురగ్ని శిలాపతన దుఃఖములు నధిదైవికంబు | 

| తేగీ| | నిట్టితాపత్రయంబుల గొట్టివేశి ధీరుడగువాడు మోక్షాధికారి యగును |రమ్య || 


. | సీ|| కామధర్మార్ధముల్‌ గలుగుటకై భార్య నిచ్చయించుటయు ధారేషణంబు | 
సుతులులేకున్నను గతులులేవనచు పుత్రేచ్చనుండుటయు పుత్రేషణంబు | 
దానధర్మములచే తరియింతునని ద్రవ్యమిచ్చయించుట ధనేషణంబు | 
ధారాది యాషణత్రయముల చాతను యవనిలో సౌఖ్యంబు లనుభవించి | 

| తేగీ | | పుణ్యలోకంబులెల్లను పొందవచ్చు గాని మీలోన నైక్యమార్గములు గావు |రమ్య || 


శ్రీ భద్రాద్రిరామ శతకము 


40. | సీ|| లోకానుసారియై లౌకికవృత్తుల వసియించుటయు లోకవాసనండ్రు | 
శాస్త్రపద్దతి తపోజపక్రతు వ్రతముల వర్తించుటయు శాస్త్రవాసనండ్రు | 
దేహపోషణజేసి తీర్ధయాత్రలకెల్ల వడిగదిరుగుట దేహవాసనండ్రు | 
నీ మూడువాసన లిచ్చయించక దేశికుల సేవజేసి దుర్గుణములణచి | 
| తేగీ| | తత్వమస్యాదివాక్య తాత్పర్యమెరిగి తన్నుదాగన్న పురుషుడు ద్వెతుడగును |రమ్య || 


41. | సీ|| వాతంబునం దుద్భవంబైన రోగంబులు దండిగా యెనిమిది పదులునయ్యె | 
పైత్యమందుద్భవంబైన రోగంబులు దండిగా యెనబదిరెండు నయ్యె | 
శ్లేష్మమందు జనించిన రోగములును యిన్నూట యిరువైనాల్లునుచితమయ్యె | 
త్రివిధరోగంబు లీతీరున మున్నూట యెనబదినారునై యెన్నికయ్యె | 

|తేరీ|| నట్టివ్యాధుల కాధారమైన దేహబ్రాంతి విడచిన వాడు సద్పహ్మవిదుడు |రమ్య || 


42. | సీ|| ఆత్మయందునమాయ యారోపితంబయ్యె మాయయందజ్ఞాన మపుడుగల్లె | 
అజ్ఞానమునదోచె నవివేక మవివేక మందున నభిమాన మమరబుట్టై | 
నభిమానమందు రాగాదు లుద్భవమయ్యె రాగాదులందు కర్మంబు బొడమె | 
కర్మమువల్లను కడలేని సుఖదుఃఖ మూలమైన శరీరములు జనించె | 

[తేదీ || నీవిధంబున దేహంబులెత్తి జనులు నిన్ను గనలేరు నిరుపమ నిర్మలాత్మ |రమ్య || 


43. | సీ|| రాతిరిపడియున్న రజ్ఞావంతటజూచి భ్రమసిపామని భయపడినయట్లు | 
శుక్తిదూరంబునజూచి వెండియటంచు ప్రబలిన యాశచేభ్రమసినట్లు | 
దండకారణ్య మందెండు మొద్దునుజూచి దొంగవాడని భీతిదోచినట్లు | 
కలలోనవస్తువుల్‌ గని మేలుకొని లేచి యావస్తువుల్‌ వెదకులాడినట్లు | 
|తేడీ|| నరులు సత్యము జగమని నమ్మినారు జ్ఞానపథమందు నిజరూపు గానలేక |రమ్య || 


రమ్యగుణధామ భద్రాద్రిరామ పరశురామ నరసింహదాన సంరక్షితాహ్వ 


. | సీ|| జన్మాస్థవృద్దులు క్షయపరిణామ వినాశములు షడ్విధ వికారములనాత్మ | 
ఘనబాల్య యౌవన కౌమార వార్థక్యములు జాగ్రదాద్యవస్థలు ననాత్మ | 
కమనీయ మదహంకార భూజలహుతాశన శమీరాంతరిక్షములనాత్మ | 
త్రిగుణముల్‌ స్టూలాది దేహత్రయంబు లన్నమయాది పంచాకోశములనాత్మ | 
|తేడీ| | యంతరింద్రియ బాహ్యేంద్రియము లనాత్మ దృశ్యరూపంబు శ్రుతమును ద్రుక్కనాత్మ | 


. | సీ|| సత్యంబుబ్రహ్మ మసత్యంబు సర్వప్రపంచంబుయని విమర్శించు వాడు | 
యిహపర సౌఖ్యంబులిచ్చగింపక నుండి పాపపుణ్యంబుల బడనివాడు | 
శమదమంబులు శాంతి శ్రద్ధోపరతి తితీక్షలు సతతంబును గలుగువాడు | 
మోక్షంబునందు నపేక్షవిస్తారమేకాని యేయాపేక్షలేనివాడు | 
|తేడీ|| గురుకటాక్షంబు చేతను గురుతెరింగి యసిపదంబగు నీయందు నైక్యమగును | రమ్య 


. | సీ|| అంతరింద్రియ నిగ్రహంబు శమంబగు బహిరింద్రియనిగ్రహము దమము | 
యరిషడ్వర్దంబు నణచుట శాంతియు సుఖదుఃఖముల సహించుట తితీక్ష | 
వేదాంతశాస్త్రముల్‌ వినివిమర్శించి సద్దురునందు భక్తి గల్గుటయు శ్రద్ధ | 
కర్మంబులను బ్రహ్మకర్పించి హృత్పర బ్రహ్మసంగంబు పరతియటంచు | 

|తేగీ| | నెరిగి విడచిన వాడు యోగీశ్వరుండు నతడు ముఖ్యుండు నార్యుండు నచలితుండు | 


. | సీ|| కోరుటకామంబు కోరినఅర్థంబు కొనసాగాకుండిన క్రోధమగును | 
వచ్చినద్రవ్యంబు వదలకుండుట లోభమాధనాపేక్ష మోహంబు యగును | 
ధనమున్నదని మొదముననుబ్బ నాకేమి కొదువని గర్వించినది మదంబు | 
తనద్రవ్యమపహరింత మనెటి జనులందు మది నీర్షయుంచుట మత్సరంబు | 
| తేగీ| | గనుక నీ శత్రువర్గషట్కములణంచి శాంతిజెందిన పురుషుండు సర్వసముడు |రమ్య| 


శ్రీ భద్రాద్రిరామ శతకము 


. | సీ|| సాధన చత్వారిసంపత్తియును గలిగి పరిపూర్ణుండైన సద్దురునిజేరి | 
ద్వాదశ సాష్టాంగదండంబు లర్పించి తనుమనః ప్రాణముల్‌ ధారబోసి | 
భక్తితో నాత్మాంగభావసుస్థాన శుశ్రూషలు జేసి సంతోషపరచి | 
నట్టి శిష్యుని పిలిచి గట్టిగా గురుమూర్తి త్రివిధదీక్షలొనర్చి దివ్యముగను | 
| తేగీ| | హస్తమస్తక సంయోగ మంచితముగజేసి నిజకేవలాత్మోపదేశమొసగు |రమ్య || 


49. | సీ||! యమము నియమ మాసనములు ప్రాణాయామ మమర ప్రత్యాహార మంచితముగా | 
ధ్యానధారణసమాధ్యష్టాంగయుత మంత్రయోగము లయహఠ యోగములును | 
రాజయోగంబు తారకము సాంఖ్యామనస్కములు ముద్రలు లక్ష్యసాధనములు | 
వరతత్వ మస్యాది వాక్యముల్‌ జీవేశ్వరైక్య సంధానము రాజితముగా | 

| తేదీ! | శిష్యునకు తెలిపి గురుమూర్తి స్థిరముగాను పూర్ణభావంబు బోధించుబుధులు మెచ్చ | 


. | సీ|| భూసురుండెవడైన పుణ్యశీలుడు మహానదుల తోయముల స్నానంబుజేసి | 
శుభ్రవస్త్రముగట్టి శుచియైన స్థలమందు క్రమముతో కూర్మచక్రము లిఖించి | 
దర్భకృష్ణాజిన ధవళాసనములపై పద్మాసనస్థుడై పదిలముగను | 
కన్నులు బిగియించి కడువెన్ను నిక్కించి నాసాగ్రమున చూపుజేసి | 

|తేరీ|| మనసు కిష్టమైనట్టి మంత్రంబు నిష్టతోను జపముజేసినయోగి విలక్షణుండు |రమ్య | 


. | సీ|| రెప్పలు వాల్బక రెండు చూపుల కనుబొమల మధ్యమునందు పొందనిలిపి | 
కర్ణరంధ్రములు గదియంగ బిగియించి యంతరజ్ఞప్తిచే నాలకించి | 
గజ్జమువ్వల నాద ఘంటారావము శంఖవీణ తాళధ్వనుల్‌ వేణుభేరి | 
మర్ధళమేఘాది మహనీయ దశవిధనాదముల్‌ విని చాల మోదమంది | 
|తేడీ|| నందులోపల తుదినాదమందు మనసులయము జేసినయోగి విలక్షణుండు |రమ్య | 


రమ్యగుణధామ భద్రాద్రిరామ పరశురామ నరసింహదాన సంరక్షితాహ్వ 


52. | సీ|| అంగుష్టములను కర్ణాంగంబులను మూసి చక్షుల మధ్య తర్జనుల మూసి | 
నాశికాయుగ్మ మనామకంబుల మూసి ఘనవక్రము కనిష్టకముల మూసి | 
పాదమూలంబుల పాయూపవస్థలు మూసి యాధారమున వాయువపుడు లేపి | 
షట్పక్రములనున్న సంజ్ఞల కడతేరి యాజ్ఞేయ చక్రమం దమరనిలిపి | 

|తేడీ|| చూపు పవనంబు యా మనస్కాకటి జేసి ధ్యానమునాచరింప హఠయోగి ధన్యుడగును | 


53. | సీ|| సురుచిరశాంభవి చూడంగ చూడంగ చంద్రసూర్యాగ్నులు నింద్రధనువు | 
నవరత్నములభాతి నక్షత్రముల రీతి బిరుసుగాల్పినయట్లు మెరుపువలెను | 
మండుమంటలభంగి నిండు చీకటిబోలు పండువెన్నెల కాంతి యెండవలెను | 
యిలజలమాదిగా యిట్లనేకము బుట్టి యణగిన పిమ్మట నమలమగుచు | 

|తేరీ|| బట్టబయలైన బ్రహ్మంబు గాట్టిగాను వేలయులోపల గనుపడు వేత్తలకును |రమ్య || 


54. | సీ|| ఆసనన్థానమం దాధార చక్రమునందు నాలుగు రేకులమరి యుండు | 
వ-శ--ష - స లనియెడి వర్ణముల్‌ నాల్గుండు చతుర్కోణాకార మవని యుండు | 
కుంకుమ వర్ణంబు కింకిణినాదంబు నారునూరులు హంస లాడు చుండు | 
సద్భక్తియును క్రియాశక్తియు వర్తించు ఘనతరంబుగ నిన్ని గలిగినట్టి | 
|తేడీ|| కమలమందున ప్రేమతో విమలమైన నీవు గణపతి రూపమై నిలచినావు |రమ్య || 


55. | సీ|| ఆధారమునకు రెండంగుళంబుల మీద లింగస్థలబుండు రంగుగాను | 
స్వాదిష్టచక్రము షడ్డళంబుల నర్ధ చంద్రాకార మమరి యుండు | 
బ-భ-మ-య-ర-ల-లుండు పాటిల్లునైష్టిక భక్తినీరము జ్ఞానశక్తి యుండు | 
విమల విద్యుత్కాంతి వీణారవంబును నార్వేలు హంసలు నాడుచుండు | 
[తేదీ || ప్రకటితంబుగ వికశిత పద్మమందు నీవు బ్రహ్మస్వరూపమై నిలచినావు |రమ్య || 


శ్రీ భద్రాద్రిరామ శతకము 


. | సీ|| మరియు నాభిస్థానమందున మణిపూరకము దశదళములు గలిగియుండు | 
డఢలాది పాంతము దృడముగా అక్షరములు పదివేణునాదంబు ప్రబలియుండు | 
శ్యామల వర్ణమిచ్చాశక్తి త్రికోణమగ్ని భూతంబు దాన్నంటియుండు | 
నవధానభక్తియు నచట కుండలిస్టాన నార్వేలు హంసలు నాడుచుండు | 

|తేడీ|| నిన్నియుండిన చక్రమంధిష్టముగను నీవు విష్ణుస్వరూపమై నిలచినావు |రమ్య || 


. | సీ|| హృదయస్థలమందు హితము గానాహత పద్మమందున దళాల్‌ పదియు రెండు | 
కఖలాదిఠాంతము ఘనతరాక్షరములు పదియు రెండు యుండును బాగుగాను | 
షట్కోణమాకార వాయుభూతము నాదిశక్తియుండును భవభక్తియుండు | 
శాంత కుంభవు కాంతి శంఖారవంబును నార్వేలు హంసలు నాడుచుండు | 

|తేరీ|| భరితమైయున్న చక్రాధిపత్యము గను నీవు రుద్ర స్వరూపమై నిలచినావు |రమ్య || 


. | సీ|| తాలుమూలలయుందు స్థానంబుగా విశుద్దాంబోజముండు సుందరముగాను | 
పదియారు దళములు బాగుగా షోడషస్వరములుండును పరాశాక్తియుండు | 
ఆకశాబూతంబు స్వానంద భక్తియు వర్తులాకారంబు స్పటికకాంతి | 
మోదంబుతో మేఘనాదంబు మైయంగ హంసలు దశశతం బాడుచుండు | 

| తేగీ| | భాసురంబుగ నానందభరితమగుచు నీవు ఈశ్వర రూపమై నిలచినావు |రమ్య || 


. | సీ|| నాసాగ్రవీధిని నయనద్వయంబుల నడుమ నాగ్నేయంబు నమరియుండు | 
రెండురేకులు దానికుండు మీదను రెండు హంక్షంబులనియెడి యక్షరములు | 
నబ్ధి నాదంబు మహత్తత్వ భూతంబు మాణిక్య కాంతి సమరస భక్తి | 
గంగా సరస్వతి సంగమ స్థానంబు హంసలు పదినూర్లు నాడుచుండు | 

|తేడీ|| శ్రీకరంబుగ నట సదాశివమయస్వ రూపమైనావు నీవు సంరూఢముగను |రమ్య || 


రమ్యగుణధామ భరద్రాద్రిరామ పరశురామ నరసింహదాన సంరక్షితాహ్వ 


. | సీ|| సరసహస్రార చక్రము మూర్దస్థలం బందుయుండు విలక్షణముగా నందు | 
వేయి రేకులింపొందుగా వర్తించు సాక్షిభూతము సహజాత్మశక్తి | 
ఓంకార బీజము రుంకార నాదము బహుచిత్రవర్ణము పరమభక్తి నమృతంబు | 
నెప్పుడు దతివృష్టిగా గురియు హంసలు దశశతంబాడుచుండు | 
|తేడీ|| నందు నిరుపమ సచ్చిదానందముగను నీవు సద్గురు రూపమై నిలచినావు |రమ్య || 


. | సీ|| కొండమీదను పెద్దగుండునొక్కటియుండు గుండు నడుమను నల్లగుండ్లు రెండు | 
గుండ్ల మధ్యను నక్క కూతలు బెడుచుండు కూతలనడుమను నూతియుండు | 
నూతి మధ్యన నాతియొక్కతెయుండు నాతిమీదను నొక్కకోతియుండు | 
కోతిమీదను పరంజ్యోతి వెల్లుచునుండు జ్యోతియే జగమెల్ల జూచుచుండు | 

| తేగీ| | చూచుచుండేడిదానందు చోద్యమెరిగి నదియు తాననియున్నవాడాత్మవిదుడు | 


62. | సీ|| విమల చిన్మయనేత్రకమల మధ్యంబున మార్తాండ సోమాగ్ని మండలములు | 
మండలంబులయందు మహనీయముగా నొక్క నీలమేఘంబుండు నిజముగాను | 
మేఘమధ్యంబున మెరుపు మెరయుచు నుండు నందు నీవారశూకాగ్రముండు | 
శూకాగ్రమున నతిసూక్ష్మ స్వరూపమై బహిరంతరంబులప్రజ్వరిల్లి | 

| తేగీ| | వెలుగుచున్నావు నేకమై వేరులేక నిర్మలాకార నిరుపమ నిర్మలాత్మ |రమ్య || 


. | సీ|| జ్ఞానేంద్రియములైదు కర్మేంద్రియములైదు ప్రాణాదులైదు శబ్దాదులైదు | 
ఘనమనోబుద్ద్ధ్యహంకార చిత్తంబులు నాల్లుగూడిరువది నాల్గుతత్వ | 
ములగూడి ధవలశ్యామల రక్తపీతవర్ణములు నాలుగు గల్లి నదియు ప్రకృతి | 
నది క్షరంబది క్షేత్రమది జడంబది దృశ్యమది యవిద్యాజ్ఞానమదియనాత్మ | 
|తేరీ|| నదియే జీవంబునది దేహమది జగంబు నదియు సంసారమది బంధ నరకమదియు | 


శ్రీ భద్రాద్రిరామ శతకము 


64. | సీ|| శ్వేతరక్తాశిత పీతవర్ణంబుల నడుమను నీలవర్ణంబు యుండు | 
నదినీలతోయదమగు దాని నడుమ నిర్వాతదీపము కాంతి రీతి యుండు | 
నదియు విద్యుర్లేఖ నదియు నాపోజ్యోతి నదియు నోంకారంబు నక్షరంబు | 
నది మేరుశిఖరంబు నదియు కైలాసంబు నది సత్యలోకంబు నాశ్రయంబు | 

|తేగీ|| నదియువైకుంఠపదము తత్పదము నదియు నదియుత్వంపద మంతరార్థంబు నదియు | 


65. | సీ|| శ్వేతరకాసితపీత నీలంబుల నడుమన నివాసమైనావు నీవు | 
మానితా దిత్య సోమాగ్ని మండలముల నడుమ నివాసమైనావు నీవు | 
పొందుగా కళ నాదబిందు త్రయంబుల నడుమ నివాసమైనావు నీవు | 
విమల భగీరథీ యమునా సరస్వతీ నడుమ నివాసమైనావు నీవు | 
|తేడీ|| అండపిండాడ బ్రహ్మాండ భాండములను నడుమయున్నావునీవు యానందముగను | రమ్య 


66. | సీ|| ధరణిలో తిలలందు తైలముండినరీతి దారువుయందున్న దహనురీతి | 
నాణెమౌ దధియందు నవనీతమున్నట్లు పుష్పమందున గంధమున్నయట్లు | 
రంజిల్లు ఫలమందు రసము గల్లినభంగి చేల మందున్నట్టి నూలు భంగి | 
తారహారాదుల దారముండిన తీరు యిసుక రాళ్ళందున్న యినుము తీరు | 

|తేడీ|| నఖిల జగముల సకలదేహంబులందు నిండి యున్నావు ఈ రీతి నిజముగాను |రమ్య | 


67. | సీ|| నాతల్లి నాతండ్రి నాసతుల్‌ నాసుతుల్‌ నాపశుసంఘంబు నాగృహంబు | 
నాభూషణంబులు నావాహనంబులు నాక్షేత్రపాత్రముల్‌ నాధనంబు | 
నాధాన్యమని పల్కినపుడు పురుషుండు తానవిగాకవేరైన విధము | 
నాశరీరంబును నాయింద్రియంబులు నాజీవధర్మముల్‌ నాగుణంబు | 
|తేడీ|| లనుచు బలికిన దేహేంద్రియాదులకును నీవు వేరుగనుందువు నిశ్చయముగ |రమ్య| 


రమ్యగుణధామ భద్రాద్రిరామ పరశురామ నరసింహదాన సంరక్షితాహ్వ 


68. | సీ|| యిదిఘటం బిదిపటం బిదిమఠం బిదిహఠం బిదిశఠం బిదిభఠం బిదియటంచు | 
నిదిమనం బిదిజనం బిదిధనం బిదిఘనం బిదిదినం బిదివనం బిదియటంచు | 
నిదిహయం బిదిప్రియం బిదివ్రయం బిదినయం బిదిజయం బిదిభయం బిదియటంచు | 
నిదిశరం బిదికరం బిదినరం బిదిపురం బిదిపరం బిదిస్థిరం బిదియటంచు | 
|తేరీ|| నిదియునదియును నదియునునిదియటంచు నెరిగి యెరుగని యెరుకలో యెరుకనీవు | 


69. | సీ|| యిది యపశబ్దంబు నిదిసుశబ్దంబని యెరిగిన యెరుకలో యెరుక నీవు | 
యిది యుష్టమిది శీతమిది మృదుత్వంబని యెరిగిన యెరుకలో యెరుక నీవు | 
యిదిశుక్ల మిది రక్త మిదియు కృష్ణంబని యెరిగిన యెరుకలో యెరుక నీవు | 
యిది మధుర మిది యామ్ల మిది లవణంబని యెరిగిన యెరుకలో యెరుక నీవు | 
|తేడీ| | యిదిసుగంధంబు దుర్గంధ మిదియటంచు యెరుగుచుండిన యెరుకలో యెరుక నీవు | 


70. | సీ|| నీవు పృధివియుగావు నీరగ్నులునుగావు మారుతముగావు వ్యోమంబుగావు | 
శ్రోత్రత్వక్కులుగావు నేత్రజిహ్వలుగావు ఘ్రాణంబుగావు వక్తంబుగావు | 
పాదపాణులుగావు పాయుపస్థలుగావు ప్రాణముల్‌ గావు శబ్దంబుగావు | 
స్పర్శరూపులుగావు పరగ రసమునుగావు గంధంబుగావు చిత్మళలుగావు | 

[తేరీ | | మానసాదులుగావు కర్మములుగావు సచ్చిదానంద రూపాత్మ సాక్షినీవు |రమ్య || 


71. | సీ|| షట్బక్రములుగావు షడ్వర్ణములుగావు కామాదిశత్రువర్గములు గావు | 
షట్కోశములుగావు షడ్ర్రములుగావు షడ్వికారంబుల సరణిగావు 
షట్కసంపత్తులు షడ్లుణంబులుగావు వరషడూర్ములుగావు క్షరముగావు | 
షణ్మతంబులుగావు షట్బాత్రములుగావు షట్కర్మములుగావు సత్తుగావు | 
[తేరీ | | సప్తధాతువులునుగావు సప్తకోటిమంత్రములుగావు యానందమయుడవీవు |రమ్య | 


20 


శ్రీ భద్రాద్రిరామ శతకము 


72. | సీ|| అష్టతనువులుగావు యష్టాత్మలునుగావు అష్టాంగయోగాది నిష్టగావు | 
అష్టమూర్తులుగావు అష్టపురంబులు గావష్టమదములుగావు నీవు | 
అష్టాబ్దములుగావు అష్టపాశంబులు అష్టస్థలంబులు నరయగావు | 
దశరంధ్రములుగావు దశనాడులునుగావు దశ వాయుగుణసమంధములుగావు | 

[తేరీ | | పంచశక్తులుగావాది ప్రకృతిగావు సర్వపరిపూర్ణచైతన్య సాక్షివీవు |రమ్య || 


. | సీ|| తత్పదంబును నీవు త్వంపదంబును నీవు నశిపదంబును నీవు నాత్మవీవు | 
అండాండములు నీవు పిండాండములు నీవు బ్రహ్మాండములు నీవు బ్రహ్మనీవు | 
సత్తుచిత్తులు నీవు సాక్షిరూపము నీవు క్షరుడువు నీవు యక్షరుడ వీవు | 
క్షేత్రంబులును నీవు క్షేత్రజ్ఞాడవు నీవు కర్మంబులును నీవు జ్ఞానమీవు | 

|తేరీ|| స్టూలదీర్హంబులును నీవు సూక్షమీవు నీవు నేనను నేవైన భావమీవు |రమ్య || 


74. | సీ|| విశ్వసృష్టిని నీవు విశ్వేశ్వరుడవు నీవు విశ్వవంద్యుడవీవు విశ్వమీవు | 
వేదవేద్యుడవీవు వేదాంతుడవు నీవు వేదస్తుడ వీవు వేదమీవు | 
యజ్ఞకర్తవు నీవు యజ్ఞాభోక్తవు నీవు యజ్ఞారూపుడ వీవు యజ్ఞమీవు | 
దేవదేవుడవీవు దేవాత్మకుడవీవు దైవజ్ఞాడవునీవు దైవమీవు | 
|తేడీ|| శిష్యుడువు నీవు పరమదేశికుడ నీవు సగుణనిర్లుణుడవు నీవు సాక్షివీవు |రమ్య || 


. | సీ|| అవనినీరంబులో నైక్యంబుగా జేసి నానీరమగ్నిలో నైక్యపరచి | 
నాయగ్నివాయులో నైక్యంబుగా జేసి నావాయుగగనమం దైక్యపరచి | 
గగనంబు మహదహంకారంబులో గల్పి తదహంకృతియు మహత్తత్వమందు | 
నైక్యంబుగజేసి నా మహత్తత్వంబు నద్వయ బ్రహ్మమం దైక్యపరచి | 
|తేడీ|| నట్టి యోగీంద్రుడద్వయుండ ప్రమేయు డప్రతర్క్యుండ నంతుడు నఖలసముడు |రమ్య| 


21 


రమ్యగుణధామ భరద్రాద్రిరామ పరశురామ నరసింహదాన సంరక్షితాహ్వ 


76. | సీ|| బ్రహ్మమందా త్మెక్యభావంబు దెలిశితే నజ్ఞాన వృత్తులు నణగుచుండు | 
నజ్ఞాన వృత్తులు నణగినపిమ్మట నవివేక వృత్తులు నణగుచుండు | 
నవివేక వృత్తులు నణగినపిమ్మట నభిమాన వృత్తులునణగుచుండు | 
నభిమాన వృత్తులు నణగినపిమ్మట రాగాదులెల్ల విరాగమౌను | 
తేదీ | | రాగములు బోయినపుడు కర్మములు దొలగు కర్మములుదొలగ నిర్మల జ్ఞానియగును | 


77. | సీ|| శ్రవణేంద్రియంబుల శబ్దముల్‌ వినుచుండు చర్మేద్రియంబులా స్పర్శలెరుగు | 
చక్షురింద్రియముల వీక్షించురూపముల్‌ రుఢిగా జిహ్వాచే రుచులనెరుగు | 
ఘ్రూణ రంధ్రంబుల గంధమాఘ్రాణించు వాక్కుల వచియించు వాక్యములను | 
యేజ్ఞానమున నిన్ని టెరిగే నాజ్ఞానంబు ప్రజ్ఞానమని శ్రుతుల్‌ బలుకుచుండు | 
|తేగీ || నట్టి ప్రజ్ఞానలక్ష్యార్థ మనుభవంబు నీ స్వరూపంబు నిక్కంబు నిజపథంబు |రమ్య || 


78. | సీ|| భారతీపతి రమాపతి పార్వతీపతి వాసవాద్యఖిల దేవతలయందు | 
మానవాశ్వ గవాది మశపిపీలికాంతము జీవులందు చైతన్యమొకటి | 
యట్టిచైతన్యమే యాత్మ బ్రహ్మంబనే పదమునకు లక్ష్యార్థభావ మిదియు | 
కమలజాది పిపీలికాంత శరీరముల్‌ వాచ్యార్ధమని వాటి వదిలి తేను | 
|తేడీ|| యా పరబ్రహ్మ చైతన్యమాత్మలనేటి వార్తబేదంబులే గాని వస్తువొకటి |రమ్య || 


79. | సీ|| పరిపూర్ణమయ్యున్న పరమాత్మ బ్రహ్మ యోగ్యమైన కాయంబునందు | 
బుద్దికి సాక్షియై స్పురియింపుచున్నది యహమనే పదమున కర్థమగును | 
ప్రతిలేనిదైస్వతః పరిపూర్ణ పరమాత్మ బ్రహ్మశబ్దమున కర్థంబునిదియు | 
అహమేవ బ్రహ్మబ్రంహ్మెవాహనమనియన్న యస్మ్యనే పదమున కర్థమనుచు | 
| తేగీ| | నెరిగి వాచ్యార్థములనెల్ల పరిహరించి యనుభవజ్ఞానిబొందు లక్ష్యార్థమందు | రమ్య। 


22 


శ్రీ భద్రాద్రిరామ శతకము 


. | సీ|| మరియు సృష్టికి పూర్వమందద్వితీయమై నామరూప క్రియ లేమిలేక | 
ఏకమై యచలమై ఏదియుండునోనది తత్పద లక్ష్యతాత్సర్యమిదియు | 
తన వివేకమున సాధన చతుష్టయములు గలిగిన పుర్ణాధికారియందు | 
ధీమానో చిత్తాది దేహేంద్రియములక తీతమై సాక్షియై తేజరిల్లు | 
|తేడీ|| నదియు త్వంపద లక్ష్యార్థమనగనొప్పు నసిపదార్థంబు నీ రెంటికైకమరయ |రమ్య | 


. |సీ|| స్వచ్చమై సత్యమై స్వప్రకాశంబునై యాపరోక్షమై సదా యమల మగుచు | 
నాద్యంత రహితమై యచలమై నిత్యమై శుద్దమై బుద్దమై సిద్ధమగుచు | 
నిర్వాన్యమైనట్టి నిర్గుణం బయమాత్మ పదముకు లక్ష్యతాత్సర్య మిదియు | 
ప్రతిలేనిదై నిరుపద్రవంబై స్వతః పరిపుర్ణమై బట్టబయలు నగుచు | 
|తేరీ|| జగదధిష్టానమై చరాచరములందు బాధితములేక యున్నదే బ్రహ్మమగును |రమ్య || 


82. | సీ|| అల చతుర్వేద మహావాక్యములయందు నీవే బ్రహ్మవు బ్రహ్మనీవేయనుచు | 
యుపనిషద్భాష్యంబు లూహించి వెదకిన నీవే బ్రహ్మవు బ్రహ్మనీవేయనుచు | 
యోగ శాస్త్రములలో యుక్తి సాదించిన నీవే బ్రహ్మవు బ్రహ్మనీవేయనుచు | 
మంత్ర శాస్త్రంబుల మర్మముల్‌ దెలిపిన నీవే బ్రహ్మవు బ్రహ్మనీవేయనుచు | 

|తేగీ || వేదవేదాంత సిద్దాంతవేత్తలెల్ల నిశ్చయింతురు నిత్యంబు నిగమవినుత |రమ్య || 


. | సీ|| వరబ్రహ్మ క్షత్రియ వైశ్యాది వర్ణముల్‌ నీకు నెన్నడు లేవు నిశ్చయముగా | 
నలబ్రహ్మచర్యాది యాశ్రమధర్మముల్‌ నీకు నెన్నడు లేవు నిశ్చయముగ | 
స్వగత విజాతి స్వజాతి భేదంబులు నీకు నేన్నడులేవు నిశ్చయముగ | 
కులనామరూపముల్‌ గోత్రసూత్రంబులు నీకు నెన్నడు లేవు నిశ్చ్వయముగ | 
|తేడీ|| ఖేదమోదంబులును వాదభేదంబులును నీకు నెన్నడులేవయ్యా నిశ్చయముగ |రమ్య| 


23 


రమ్యగుణధామ భద్రాద్రిరామ పరశురామ నరసింహదాన సంరక్షితాహ్వ 


84. | సీ|| జలజపత్రమునందు సలిలమంటనియట్లు నద్దమందున రూపమంటనియట్లు | 
బురద యాకుమ్మరిపురుగు కంటనియట్లు నాజ్యంబు జిహ్వయందంటనట్లు | 
భువిచింతపండుపై బొబ్బరంటనియట్లు బలుచల్లలో వెన్న గలిగినయట్లు | 
చిత్రభానుండును చీకటంటనియట్లు నాకాశమును వాయువంటనట్లు | 

|తేడీ|| బ్రహ్మవేత్తలు మాయా ప్రపంచమందు నఖిల వ్యవహారములు జేసి యంటరధిప |రమ్య | 


85. | సీ|| సకల దేశములందు సకల కాలములందు సకల వస్తువులందు చలనలేక | 
చావుపుట్టుకలేని ఈ వుత్తబట్టబైలే కాని రెండోది లేదు లేదు | 
కలలోనగనుగొన్న గజము మెల్కొనిచూడ లేశమైనను ఏమిలేని భంగి | 
భ్రమయుక్తమైన మూలములేని ఈ గుర్తెరిగే శరీరము ఏమిలేదు | 

| తేగీ| | యిదియు గురువాక్య పద్ధతి విదితముగను విమరిశించినవాడు వివేక ఘనుడు |రమ్య | 


86. | సీ|| ఈ వుత్త బట్టబైలేమి లేదనుచును ద్వాదశాక్షరిచాల దరుచవలెను | 
మూల మింతయులేక మేలుగా నెరిగెడి ఈ శరీర దయమేమిలేదు | 
యని గురువాక్యంబు విని సంతతము యాది నుంచంగ వలెనిది కొంచమనక | 
నది నిశ్చయముజేసి యిది విడిపించితే పరిపూర్ణ మైయుండు బాధ లేక | 
|తేరీ|| రాకపోకలు రెండును లేకయుండు నట్టి సూత్రంబు దెలసిన అచలమగును |రమ్య | 


87. | సీ|| అవనిలో నీరులో నగ్నిహోత్రంబులో మారుతమందు వ్యోమంబులోను | 
సురులలో నరులలో గిరులలో చరులలో తరులలో హరులలో కరులలోను | 
ఊళ్ళలో గూళ్ళలో రాళ్ళలో రోళ్ళలో లేళ్ళలో కోళ్ళలో తేళ్ళలోను | 
గోడ్లలో గుడ్లలో బుడ్లలో వడ్లలో చీమలో దోమలో పాములోను | 
| తేదీ! | యచలమై యుండు కాలత్రయంబులందు భాదితము లేక కేవల బ్రహ్మముండు |రమ్య | 


24 


శ్రీ భద్రాద్రిరామ శతకము 


88. | సీ|| సృష్టికి పూర్వము సృష్టికి పరమందు సృష్టి యున్నప్పుడు సృజనలేక | 
సకల దేశంబుల సకల కాలంబుల సకల వస్తువుల చంచలము లేక | 
ప్రాగ్ధక్షిణంబుల పశ్చిమోత్తరముల నాల్గు మూలల మీద నడుమ క్రింద | 


అచలమై సత్యమై యాద్యంత శూన్యమై పరిపుర్ణమై బట్టబయలుగాను | 
|తేరీ|| ఏకమైయుండు ఏ బాధ లేకయుండు నట్టి వస్తును కేవలాత్మనగబడు |రమ్య || 


89. | సీ|| సగుణ నిరుణములు సద సత్తులును నిరాకార సాకారముల్‌ గానిదేదో | 
క్షేత్రజ్ఞ క్షేత్రముల్‌ జీవ జగంబులు కారణ కార్యముల్‌ గానిదేదో 


au 


పాపపుణ్యంబులు బంధమోక్షంబులు జ్ఞానకర్మంబులు గానిదేదో 
క్షరమ క్షరంబులు సత్యమసత్యముల్‌ ఖండమ ఖండముల్‌ గానిదేదో | 
| తేగీ| | రాకపోకలు జెప్పంగ రానిదేదో నదియు కేవల పరిపూర్ణమనగనొప్పు |రమ్య || 


90. | సీ|| వసుధలో నణగాదు వార్చిలో ముణగాదు గాథాగ్నిచేత దద్దంబుగాదు | 

గాలికి గూలదు కరముల జిక్కదు పాషాణములనైన పగిలిపోదు | 

వానకు దడువదు వడగండ్ల నొవ్వదు యస్త శస్త్రంబుల హతముగాదు | 

యెండకు యెండదు యుండ నీడకు రాదు ఘనపాశములనైన గట్టుపడదు | 
|తేడీ|| చలికి వణకదు భయములకులికిపడదు యచలమైయుండు పరిపూర్ణమమలచరిత | 


91. | సీ|| బాధితంబైన ఈ ప్రకృతి దయములేని కేవల పరిపూర్ణ భావమునకు | 
స్తూల దేహములేదు సూక్షదేహములేదు కారణ దేహ సంఘటనలేదు | 
ఘనమహాకారణ ఘటము లేనే లేదు లేదు జాగ్రదవస్థ లేదు లేదు | 
లేదు స్వప్నావస్థ లేదు నిద్రావస్థ లేదు తుర్యావస్థ లేదు లేదు | 
|తేరీ|| సర్వమీశ్వరతను చతుష్టయములేదు విశ్వతైజస ప్రాజ్ఞాది విభులు లేరు |రమ్య || 


25 


రమ్యగుణధామ భద్రాద్రిరామ పరశురామ నరసింహదాన సంరక్షితాహ్వ 


92. | సీ|| పుట్టదు గిట్టదు పట్టదు ముట్టదు కొట్టదు తిట్టదు కట్టు పడదు | 
యెరుగదు మొరుగదు కరుగదు యొరుగదు పెరగదు విరగదు తరుగుబడదు | 
యాడదు పాడదు వాడదు యోడదు వేడదు గూడదు జూడబడదు | 
యదరదు బెదరదు గదరదు చదరదు ముదరదు వదరదు గదలబడదు | 
|తేడీ|| జనదు పెనగదు చినగదు వినదు కనదు ఖేదమోద ద్వయములేని కేవలాత్మ |రమ్య | 


9౩. | సీ|| సర్వకాలము చలించక నొక్కతీరుగా పరిపూర్ణమైయున్న బట్టబయలు | 
పతిగాదు సతిగాదు రతిగాదు ప్రతిగాదు స్తుతిగాదు యుత్పత్తి స్థితియు గాదు | 
మృతిగాదు స్తుతిగాదు శృతిగాదు ధృతిగాదు కృతిగాదు వికృతిహంకృతులుగాదు | 
క్షితిగాదు మతిగాదు మితిగాదు ద్యుతిగాదు యతిగాదు మూల ప్రకృతియుగాదు | 
|తేడీ|| గతియు దుర్గతి గాదు సద్గతిగాదు గతము విగతముగాదు యాగతముగాదు |రమ్య | 


94. | సీ|| నేత్ర జిహ్వ ఘ్రాణ శ్రోత్రత్వరీంబ్రీయంబుల కేవలాత్మను దెలియరాదు | 
శ్వేతవర్ణముగాదు పీతవర్నముగాదు రక్తనీలాది వర్ణములుగాదు | 
కటులవణామ్లతిక్త కషాయ మధురాది రసరుచి వస్తు వర్గములుగాదు | 
వీణారవము గాదు వేణునాదముగాదు తాళమృదంగాది ధ్వనులుగాదు | 

|తేడీ || విమలపరిమళ మిళిత ద్రవ్యములుగాదు కఠిన శీతోష్ణ మృదుసదాగతులు గాదు |రమ్య | 


95. | సీ|| ఆద్యంతములు లేని యచలము రెండో ప్రకారంబు నెన్నడు గాకయుండు | 
క్రిందటగాలేదు ముందరగాబోదు ఇప్పుడుగాలేదు యికనుగాదు | 
సర్వకాలంబేక సరళిగా కదలక మెదలక వదరక బెదరకుండు | 
ఈప్రపంచంబునకు పరిపూర్ణంబునకును సంబందమెన్నటికిలేదు | 

|తేరీ|| చావుపుట్టుక లలరె నీ జగమునకు చావుపుట్టుక లేనిది కేవలాత్మ |రమ్య || 


26 


శ్రీ భద్రాద్రిరామ శతకము 


96. | సీ|| ఆదిమధ్యాంత శూన్యం బైనదానందు పంచభూతములు జన్మించలేదు | 
బంధముక్తులులేని పరిపూర్ణమందు ఈ పంచకోసములుద్భవించ లేదు | 
జ్ఞానకర్మంబులులేని వస్తువుయందు ప్రకృతి ద్వ్యయంబులుత్పత్తి లేదు | 
యచలమునందు మాయావిద్యలాది యుపాధి దయంబులుదృవము లేదు | 

|తేరీ|| జగము జీవులు స్థావరజంగమములు బట్టబయలందు నెన్నడు బుట్టలేదు |రమ్య || 


97. | సీ|| సురలు రాక్షసులు భూసురులు వైద్యులు శూద్ర నరులు మౌనులు దిగంబరులు | 
బుషులు యోగులు భోగులు రోగులు త్యాగులు తరులు ఖేచరులు వానరులు గిరులు | 
రాజులు మంత్రులు రథ తురగంబులు శరచాపథరులు భీకరులు కరులు | 
కలలో ననేకమెక్కడి నుండి వచ్చెనో గాని మేల్కొనిన నొక్కటియు లేదు | 
|తేడీ|| నీ ప్రపంచంబు నా రీతి నేమిలేదు బట్టబయలైన యచల మెప్పటికి నుండు |రమ్య || 


98. | సీ|| క్షరమక్షరంబులు సగుణ నిరుణములు సత్యమసత్యముల్‌ సత్తుచిత్తు | 
కారణ కార్యముల్‌ జ్ఞానకర్మంబులు పురుషుండు ప్రకృతియు యెరుకమరుపు | 
పపుణ్యంబులు బంధమోక్షంబులు జనన మరణంబులు జడమజడము | 


99. | సీ|| చైతన్య మనియన్న క్షేత్రజ్ఞాడనియన్న జ్ఞానమనియన్నహాంకారామన్న | 
సద్రూపమనియన్న చిద్రూపమనియన్న సస్వరూపంబన్న సాక్షియన్న | 
ఈస్వరుడనియన్న నిలవిష్ణువనియన్న పరమాత్మయనియన్న బ్రహ్మమన్న | 
యాదిశక్త్యనియన్న యానందమనియన్న పరమ పదంబన్న ప్రకృతియన్న | 

|తేడీ| | మాయకేయిన్ని బహునామ ధేయములును బట్టబయలందు నొకపేరు బుట్టలేదు | రమ్య 


27 


రమ్యగుణధామ భద్రాద్రిరామ పరశురామ నరసింహదాన సంరక్షితాహ్వ 


100. |1సీ||। బ్రహ్మకల్పంబులు ప్రతియుగంబులు గాదు సంవత్సరములు మాసములు గాదు | 
పక్షముల్‌ తిథివార నక్షత్రములుగాదు గ్రహయోగకరణ లగ్నములు గాదు | 
పర్వముల్‌ బుతువులు పగలు రాత్రులు గాదు వెలుగుబీకటి మేఘములును గాదు | 
ఉదయాస్తమయములు నుపరాగామును గాదు త్రివిధకాలముగాదు దిశలుగాదు | 

|తేరీ|| నాదబిందువు కళగాదు నభముగాదు జీవనిర్జీవులు గాదు కేవలాత్మ |రమ్య || 


101. | సీ|| కర్పత్వ భోక్సత్వ స్మృర్గత్వ మంత్రత్వములు కేవలాత్మకు గలుగవెపుడు | 
జ్ఞాతృత్వ శ్రోతృత్వ ఘ్రూతృత్వ వక్తృత్వములు కేవలాత్మకు గలుగవెపుడు | 
ధ్యాతృత్వ వేతృత్వ ధాతృత్వ పాత్రత్వములు కేవలాత్మకు గలుగవెపుడు | 
శత్రుత్వ మిత్రత్వ జైత్రత్వ భేతృత్వములు కేవలాత్మకు గలుగవెపుడు | 

|తేదీ|| గోత్రసూత్రా పవిత్రగాత్ర ములును నిజకేవలాత్మకు గలుగవెపుడు |రమ్య || 


102. | సీ|| దయభయధైర్య శ్రద్దా లజ్ఞా శమ దమ దర్పాహాంకారేచ్చదంభ దైన్య | 
మదలోభమోహ కామక్రోధ మాత్సర్య సుఖదుఃఖ క్షయ వృద్ది క్షుత్సిపాస | 
సంశయ నిశ్చయ సంకల్ప వికల్ప కంపనాకుంచనా గమన చలన | 
శ్వాస నిశ్వాస విసర్గ వ్యాపకరాగ ద్వేష కుటిల గర్వ వేషభాష | 
|తేడీ|| వినయ మానాభిమానాది విషయసంఘములును నిజకేవలాత్మకు గలుగవెపుడు |రమ్య| 


103. |సీ|| ఈ వుత్తబట్ట బైలేమీ లేదనువాడు రాగిగాడతడు విరాగిగాడు | 
యెరిగే శరీరము ఏమి లేదనువాడు జ్ఞానిగాడతడు యజ్ఞానిగాడు | 
యున్న దున్నట్లుగా నుండ జూచెడు వాడు కర్మిగాడతడు దుష్కర్మిగాడు | 
లేనిమాయా విద్యలేమి లేవనువాడు ఘనుడు గాడతడు కించనుడుగాడు | 
|తేరీ|| అనృతమైనట్టి జగములేదన్నవాడు బంధ మోక్షద్వయంబుల బడని వాడు |రమ్య || 


28 


శ్రీ భద్రాద్రిరామ శతకము 


104. |సీ|| ఈ వుత్త బట్టబైలేమిలేకను సదా పరిపూర్ణమైయ్యుండు ప్రకృతిలేదు | 
కలలోన గనుగొన్న గజమేమి లేనట్టు యెరిగె శరీరము ఏమీలేదు | 
యిదియే గురువాక్యంబు యింతకంటెను యెక్కువైన వాక్యంబు యెందైనలేదు | 
యిది రాజమార్దంబు యిది యనాయాసంబు యిది భ్రాంతిరహితంబు యిది స్థిరంబు 
|తేడీ|| యిదియు నమ్మిన వారల కేమి బాధలేదు జన్మంబు మరణంబు లేదు లేదు |రమ్య || 


105. | సీ|| బ్రాహ్మణోత్తములైన పరగ క్షత్రియులైన వైశ్య శూద్రులునైన వాంఛగలిగి | 
ఈ నురు పద్యమ్ములింపుగావిని వ్రాసిచదివిన జనులకు సౌఖ్యములును | 
ధనధాన్యములు వస్త్ర కనక భూషణములు సతి సుతుల్‌ హితబంధు సంఘములును | 
గజతురగంబులు ఘనమైనపశువర్గ మాండోళనము శుభం బతిధిపూజ | 
|తేడీ|| లాయురారోగ్య భాగ్యంబు లమరి సుఖము గలిగియుందురు మోక్షంబు గలుగు నిజము | 


106. | సీ|| శ్రీకర లోకప్రసిద్దుడై పరశురా మాన్వయాంభోధి హిమాంశుడైన | 
కూలంకషజ్ఞాన కోటీశ్వరునకు శ్రీ సుబ్బమాంబకు నేను సుతుడనయ్యు | 
నరసింహదాసుండ నని పేరు విలసిల్లి యమల కంభాలూరి యప్పగురుని | 
కరుణాకటాక్షంబు గలిగి వేదాంతార్థ సారము లెస్సగా సంగ్రహించి | 
| తేగీ| | భరితముగా నూటయెనిమిది పద్యములను ప్రేమతో జెప్పిమీకు నర్పించినాను |రమ్య 


107. | సీ|| ఇంపుగాజెప్పిన ఈ నూటయెనిమిది మహనీయపద్యముల్‌ మౌక్తికములు | 
ప్రాస మిశ్రమములు బంగారు కొలుకులు కూర్మి శబ్దంబులు గూర్చుటంబు | 
పరమ తత్వార్థము పచ్చల పతకంబు మీయంకితంబును మేరుపూస | 
ఈ రీతి మౌక్తికహారంబు జేసినే ముదముతో నర్పించి మ్రోక్కినాను | 
|తేడీ|| కంఠమందున ధరియించి ఘనతమెరసి నన్ను రక్షించు నినుసదా నమ్మినాను |రమ్య| 


29 


రమ్యగుణధామ భరద్రాద్రిరామ పరశురామ నరసింహదాన సంరక్షితాహ్వ 


| సీ|| దశరథ సుకుమార దానవసంహార మందర నగధీర మంగళంబు | 
నీరజదళనేత్ర నీలతో యదగాత్ర మౌనిజనస్తోత్ర మంగళంబు | 
భానుజవర్ధన భక్తజనార్ధన మారీచమర్థన మంగళంబు | 
కమలామనఃఖేల కాంచన మయచేల మహనీయ కులశీల మంగళంబు | 
|తేదీ| | మన్మథాకార రఘువీర మంగళంబు మాధవానంద గోవింద మంగళంబు | 
రమ్యగుణధామ భద్రాద్రిరామ పరశురామ నరసింహదాస సంరక్షితాహ్వా | 


ఇది శ్రీమద్రాజాధిరాజ మహారాజ రాజయోగీంద్ర చంద్రులగు 


శ్రీమత్‌ పరశురామ నరసింహదాస 


విరచిత శ్రీ భద్రాద్రిరామ శతకము పరమతత్వ సీసపద్యములు 


సంపూర్ణము 


సర్వం సద్దురు చరణారవిందార్పణమస్తు 


30 


శ్రీ భద్రాద్రిరామ శతకము 


గురు పూజ దినోత్సవము 

1. శ్రీ శ్రీధర స్వామి - కార్తీక శుద్ద ఏకాదశి నాడు బయలులో కలసిరి 

2. శ్రీ శివ రామ దీక్షితులు - విరోదిక్రుత నామ సం! కార్తీక శుద్ద దశమి శనివారం నాడు పరిపూర్ణ 
బయలులో ఐక్యమైరి. 

౩. శ్రీ గురు అప్పలార్యులు - నందన నామ సం! శ్రావణ బహుళ దశమి నాడు బట్టబయలు లో 
లీనమైరి 

4. శ్రీ పరశురామ సీతారామ స్వామి - పరిదావి నామ సం! వైశాఖ బహుళ అమావాశ్య 
గురువారం నాడు నిజమైన కేవలాత్మ లో ఐక్యమైరి. 

5. శ్రీ శేషమాంబ - బాద్రపద శుద్ద తదియనాడు బయలులో కలిసిరి. 

6. శ్రీ భారలింగ ప్రభువు - శోభకృతు నామ సం! జ్యేష్ట శుద్ద దశమి గురువారం రోజు 
కుంఠితం లేని వైకుంఠమను దానిలో ఐక్యమైరి . 


7. శ్రీ రామ బ్రహ్మం గారు - శ్రావణ శుద్ద తదియ నాడు పరిపూర్ణ బయలులో చేరిరి. 

8. శ్రీ సత్యమాంబ గారు - ఆషాడ బహుళ షష్టి నాడు పరిపూర్ణ మనే బయలులో కలిసిరి. 
9. శ్రీ సుగుణాకర దేశికేంద్రులు - చైత్రశుద్ద షష్టి నాడు బయలులో కలిసిరి. 

10. శ్రీ మాధవ దేశికేంద్రులు - పుష్య శుద్ద దశమి నాడు బయలులో కలిసిరి. 

11. శ్రీ రామచంద్ర రావుగారు - ప్రజోత్పత్తి నామ సం! పుష్య శుద్ద పాడ్యమి ఆదివారం 


ర- జనవరి - 1992 (0౫ - ౦౧ - ౧౯౯ ౨) నాడు ఐక్యమైరి. 
12. శ్రీ రామచంద్ర రెడ్డిగారు - శ్రీముఖ నామ సం! బాద్రపద శుద్ద అష్టమి గురువారం 
23 - ఆగష్టు -1993 (౨౩ - ౦౮ - ౧౯౯ ౩) నాడు మధ్యాహ్నం 2-00 గ!! ఐక్యమైరి. 


31 


